అథ దిితీయోధాకయః 
నారదుని తపస్సు 
సూత ఉవాచ - 


ఏకస్కిన్‌ సమయే విప్రా నారదో మునిసత్తమః | బహ్మపుతో 
వినీతాత్మా తపోరం మన ఆదధే || 1 


హిమశెల గుహా కాచిదేకా పరమశోభనా | యత్సుమీపే సురనదీ సదా 
వహతి వేగతః || 2 


తతాశమో మహాదివ్యో నానాశోభాసమన్వితః | తపోర్తం సయ, 
తత నారదో దివ్యదర్శనః || 3 


తం దృష్టా మునిశారూలస్తేపే స సుచిరం తపః | బద్ద్వాసనం 
దృఢం మౌనీ పాణానాయమ్యు శుదధీః || 4 


సూతుడిట్లు పలికెను - 


ఓ విప్రలారా! ఒకప్పుడు మునిగశేషముడు, [బహ్మ గారి కుమారుడు, 
వినయస్వభావము కలవాడు నగు నారదుడు తపస్సును చేయు 
సంకల్పించెను (1). హిమవత్పుర్వతము నందు ఒక మిక్కిలి 
సుందరమగు గుహ కలదు. దాని సమీపమునందు జీవనదియగు 
గంగ వేగముగా ప్రవహించుచుండును (2). అచట అనేక శోభలతో 
గూడిన దివ్యమగు ఆశమము గలదు. పణ్యదర్శనుడగు నారదుడు 
తపస్సు చేయుటకు అచటికి వెళ్లాను (3). ఆ ముని పుంగవుడు ఆ 
ఆశమమును చూచి, అచటనే దృఢమగు ఆసనమును వేసి, 
మౌనియి, [పాణయామమునుచేసిన పవిత్రాంతః కరణుడై 
దీరకాలము తపమాచరించెను (4). 


చక్రే మునిసృమాధిం తమహం [బ్మూతి యత హ | విజ్ఞానం 
భవతి [బహ్మసాక్షాతారకరం ద్విజాః || 5 


ఇతం తపతి తస్మిన్‌ వై నారదే మునిసత్తమే | చకంపేఃథ శునాసీరో 
మనస్సృం తాపవిహ్వల 4|| 6 


మనసీతి విచింత్యాసౌ మునిర్మే రాజ్యమిచ్చాతి | తద్విఘ్న 
కరణార్హం హి హరిర్యత్న మియేష నః || 7 


సస్మార స్మరం శకశ్చేతసా దెవనాయకః | ఆజగామ [దుతం 
కామనస్సుమటిర్మహి మాన్వితః || 8 


నారదముని 'అహం |[బహ్మాస్మి (బహ్మము నన)' అను దర్శనము 
గల సమాధిని పొందెను. ఓ ద్విజాలారా! ఇట్టి తపసు వలన (బహ్మ 
సాక్రాతారహూతువగు జ్ఞానము సిద్ధించును (5). మున్నిశేషుడగు 
నారదుడు ఈ తీరున తపస్సు చేయుచుండగా, ఇందుని మనస్సు 
తీవమగు ఆదుర్దాతో కంపించెను (6).'ఈమహర్షి నారాజ్యమును 
కోరుచున్నాడు' అని తలపోసిన వాడై ఇందుడు నారదుని 
తపస్సునకు విఘ్నము చేయ నిశ్చయించుకొనెను గ. దేవతలకు 
నాయకుడగు ఇందుడు మనస్సులో మన్మథుని స్మరించాను. 
అపుడు మహమ గలవాడు, పుపష్పుబాణుడు నగు మన్మథుడు 
వెంటన విచ్చసెను. 


అ ధాగతం స్మరం దృష్టా సంబోద; సురరాట్‌ ప్రభుః | ఉవాచ తం 
(ప్రపశ్వ్యాశు స్వార్డే కుటిలశేముషిః || 9 


ఇం[ద ఉవాచ | 


మ్మితవర్య మహావీర సర్వదా హితకారక | శృణు ప్రీత్యా వచో మే 
త్వం కురు సాహాయ్యమాత్మనా || 10 


త్వద్పులాన్నే బహూనాం చ తపోగర్వో వినాశితః | మ[దాజ్యస్తిరతా 
మిత త్వదన్నుగహతస్సుదా || 11 


హిమశెల గుహాయాం హి మునిస్తపతి నారదః | మనసోద్సిశ్వ విశ్వేశం 
మహా సంయమవాన్‌ దృఢః || 12 


దేవతలకు ప్రభువగు ఇందుడు మన్మధుని రాకను చూచెను. 
ఆతడు స్వార్షమును సాధించుకొనుటలో కుటిలమగు బుద్ది 
చతురత గలవాడు. ఆతడు మన్మధుని వెంటనే పిలిచి ఇటు 
పలికెను (9). 


ఇం(దుడిట్లు పలికెను - 


ఓ శేష్టమి(తమా! నీవు గొప్పు వీరుడవు. మాకు ఎల్లవేళలా 
హితమును చేయువాడవు. నీవు నా మాటను ప్రీతితో విని, 
సాహాయ్యమును చేయుము (10). నేను నీ బలముతోనే అనేకుల 
తవోగర్వమును అడంచితెని . ఓ మ్మితమా! నా రాజ్యము యొక్క 
సిరత్వము అన్ని వేళలా నీ అన్నుగముపై నాధారపడి యున్నది 
(11). హిమవత్సర్వత గుహలో నారదముని జగతితను ఉద్దేశించి 
గొప్ప నియమముతో కరినమగు తపము నాచరించుచున్నాడు 
(12). 


యాచేన్న విధితో రాజ్యం స మమేతి విశంకితః | అద్యైవ గచ్చ తత 
తత్తపోవిఘ్నమాచర || 13 


ఇత్యాజ్ఞవో మహేందదేణ స కామసృమధు(పియః | జగామ తత్సలం 
గర్వాదువాయం స్వం చకార హ || 14 


రచయామాస తత్రాశు స్వకలాస్సకలా అపి | వసంతోంపి 
స్వప్రభావం చకార వివిదం మదాత్‌ || 15 


న బభూవ మునేశ్చేతో వికృతం మునిసత్తమాః | భఫష్లో బభూవ 
తధర్వో మహేశానుగహేణ హ || 16 


ఆ నారదుడు |బహ్మ నుండి నా రాజ్యమును వరముగా కోరునేమో 
యను శంక నాకు గలదు. నీవీనాడే అచటకు వెళి, ఆయన 
తపసునకు విఘ్నమును కలిగించుము (13). ఈ విధముగా 
మహేందునిచే ఆజ్ఞాపింపబడిన ఆ మన్మధుడు ప్రియమిత్రుడగు 
వసంతునితో గూడి గర్వముతో ఆ ప్రదేశమునకు వెళి తన 
ఉపాయమును మొదలిడెను (14). ఆతడచట వెనువెంటనే తన 
కళలనన్నిటినీ [ప్రదర్శింపజొచ్చాను. వసంతుడు కూడా గర్వించిన 
వాడై, తన ప్రభావమును అనేక విధములుగా చూపెట్టెను (15). ఓ 
మున్నిశేష్తులారా! నారదముని యొక్క మనస్సు మహెశుని 
అనుగహముచ వికారమును పొందలేదు. మన్మథునకు 
గర్వభంగమాయిను (16). 


శృణుతాదరతస్తత్ర కారణం శౌనకాదయః | ఈశ్వరానుగ్రహేణాత న 
పభావః స్మరస్య హి || 17 


అ(త్రైవ శంభునాఃకారి సుతపశ్చ స్మరారిణా | అ|తైవ దగ్గస్తేనాశు 
కామో మునితపోపహః 18 


కామ జీవనహేతోర్టి రత్యా సం పార్డితైనుురైః | సంపార్డిత ఉవాచేదం 
శంకరో లోకశంకరః || 19 


కంచితృమయమాసాద్యు జీవిష్యతి సురాః స్మరః | పరం త్విహ స్మరో 
పాయశ్చరిష్యుతి న కశ్చన || 20 


ఇహ యావథదుశ్యతే భూర్తనై ప్రై త్వాః మరాస్సదా | కామబాణ 
పభావోఃత న భవిష్యుత్య సంశయమ్‌ || 21 


ఓ శౌనకాది బుషులారా! అట్లు జరుగుటకు గల కారణమును శద్దగా 
వినుడు. ఈశ్వరుని అనుగ్రహముచే ఆ ప్రదేశములో మన్మథుని 
ప్రభావము నిరుపయోగము (17). మన్మథ శత్రువగు శంభుడు గొప్ప 
తపస్సు చెసిన సీలమదియే. మహరుల తపస్సును భంగము 
చేయు మన్మధుడచటన్‌ే శివనిచే దహింపబడినాడు (18). 
మన్మధుని |బతికించుడని రతీదేవి దేవతలను (ప్రార్డించగా, వారు 
నివుని పార్దించిరి. లోకములకు మంగళములను కలుగజేయు 
శంకరుడు అపుడిటనెను (19). ఓ దేవతలారా! కొంతకాలము 
తరువాత మన్మథుడు మరల జీవించగలడు. కాని ఈ స్థానములో 
మన్మథుని ఆటలేమియూ సాగవు (20). ఓ దేవతలారా! ఇచట 
నుండి కనుచూపుమేర వరకు ఉండే ప్రదేశములో మన్మథ 
బాణముల ప్రభావము చెల్లదు. దీనిలో సందియము లేదు (21). 


ఇతి శంభూక్తితః కామో మిధ్యాత్మ గతికస్తదా | నారదే స జగామాశు 
దివమింద సమీపతః || 22 


ఆచఖ్యా సర్వవృత్తాంతం ప్రభావం చ మునే స్మురః | తదాజ్ఞయా 
య్కి స్థానం స్వకీయం స మధు[పియః || 23 


విస్మితోభూత్సురాటీశః ప్రశశంసాథ నారదమ్‌ | 
తద్యృత్తాంతానభిజ్జో హి మోహితశివ మాయయా || 24 


దుర్‌ జేయా శాంభవీ మాయా సర్వేషాం |ప్రాణినామిహ | భక్తం 
వినార్పితాత్మానం తయా సమ్మోహ్యతే జగత్‌ || 25 


నివుని ఈ పలుకుల చే నారదుని యందు చూపదలచిన తన 
(ప్రతాపము భగ్నము కాగా, మన్మథుడు వెనువెంటనే స్వర్గములో 
ఇం(దుని వద్దకు వెళ్లాను (22).మన్మథుడు నారదుని పభావమును, 
జరిగిన వృత్తాంతమును పూర్తిగా ఇందునకు విన్నవించెను. 
వసంత మితుడగు మన్మథుడు ఇం।దుని వద్ద సెలవు తీసుకుని 
తన సానము చేరెను (23).అపుడు ఇం[దుడు ఆశ్చర్య చకితుడై 
నారదుని [ప్రశంసించెను. నారదుని వృత్తాంతము నౌరుంగని 
ఇం(దుడు శివమాయచ మోహితుడయ్యిను (24.శివని మాయ 
సర్వపాణులకు తెలియ శక్యము కానిది. సర్వ స్వార్పణము చెసిన 
భకుడు తక్క ఈ జగత్తంతయూ శివమాయచే మోహితమగును 
(25). 


నారదోపి చిరం తప్పా త్మత్రేశాను గహేణ హ | పూర్ణం మత్వా 
తపస్తత్‌ స్వం విరరామ తతో మునిః || 26 


కామాజ్జియం నిజం మత్వా గర్వితోభూన్నునీశ్వరఃశ | వృథైైవ 
విగతజ్ఞాన క్చివవయా విమోహితః|| 27 


ధన్యా ధన్యా మహామాయా శాంభవీ మునిసత్తమాః | తధతిం నహి 
పశ్యంతి విషు [బహ్మాదయేsపి హి || 28 


తయో సం మోహితోఃతిీవ నారదో ముననత్తమః కైలాసం ప్రయ, 
ఫీఘం స్వవృత్తం గదితుం మదీ || 29 


ఈశ్వరుని అనుగహముచె నారదుడచటన చిరకాలముండెాను. 
తరువాత ఆ మహర్షికి తన తపస్సు పూర్ణమైనదనే తలంపు కలిగి 
విరమించెను (26).మన్మిథునిపై విజయము తన ప్రభావమేనని ఆ 
మహర్షి తలపోసెను. ఆయన శివమాయచే మోహితుడయ్యును. 
ఆయన జ్ఞానము వృథా అయిను (27). ఓ మున్నిశేషులారా!శంభుని 


మువీ ్యూాయ మక్‌ల యస మెనదిట్రహాాలటువ మొదలగూపాోరికే 
కూడా దాని ప్రసారము తెలియకుండును (28). ముని(శేష్తుడగు 
నారదుడు ఆ మాయచే మిక్కిలి సంమోహితుడై, తన మహిమను 
నివునకు చాటిచెప్పే ఉద్దేశ్యముతో వెంటనే కైలాసమునకు బయలు 
దౌరెను (29). 


రుదం నత్వాబవీత్సుర్వం స్వవృత్తం గర్వవాన్నునిః | 
మత్వాత్మానం మాహాత్మానం స్వఏభుం చ స్మరంజయము || 30 


త్మృచ్చుత్వా శంకరః [పాహ నారదం భక్తవత్సలః | స్వమాయా 
మోహితం హత్వనభిజ్ఞం [బభష్టచతసమ్‌ || 31 


గర్వితుడగు ఆ మహర్థి తాను మహాత్ముడననియు, మన్మథుని ఇ 
విజయము తన పభావమేననియు తలంచినవాడై, రుదునకు 
నమస్కరించి తన వృత్తాంతమునంతయూ చెప్పను (30). భక్త 
వత్సులుడగు శంకరుడా పలుకులను విని, తన మాయచే 
మోహితుడై వివేకమును కోల్పోయిన ఆనారదునితో నిట్లనెను (31). 


రుద ఉవాచ | 


సూ తాత నారద |పాజ్ఞి ధన్యస్త్వ్వం శృణు మద్వచః | వాచ్యమేవం న 
కుతాపి హరేర[గే విశేషతః || 32 


పృచ్చమానోకపి న (బూయాః స్వవృత్తం మే యదుక్తవాన్‌ | గోప్యం 
గోప్యం సర్వథా హి నైవ వాచ్యం కదాచన || 33 


శాస్యహం త్వాం విశేషేణ మమ [పియతమో భవాన్‌ | విష్ణుభకో 
యతస్త్వం హి తదృకోఃతీవ మేఃనుగః || 34 


శాస్తి స్మేతం చ బహుశో రుదస్పూతికరః ప్రభుః | నారదో న హితం 
మేనే శివమాయావిమోహితః || 35 


రుదుడు ఇట్లనెను - 


వత్సా!నారదా! నీవు ప్రాజ్లాడవు. ధన్యుడవు. నీ నామాటను వినుము. 
ఈ మాటలను ఇతరుల వద చెప్పకుము. విష్ణువు యెదుట 
సుతరాము చెప్పకుము. (32). నీవు నాకు చెప్పిన ఈ 
వృత్తాంతమును రహస్యముగ నుంచుము. ఎనాడైననూ 
బయటపెట్టకుము(33) నీవు విషుభకుడవు. విష్ణుభకులు నాయందు 
కూడ భక్తిని కలిగియుందురు. కావున, నీవు నాకు మిక్కిలి 
పియమైనవాడవు. నేను నిన్ను ప్రత్యేకించి శాసించు చున్నాను 
(34). ఈ విధముగా, జగత్తును సృష్టించి పాలించు రుదుడు 
నారదునికి అనెక విధముల నచ్చుచెప్పును. అయిననూ, 
శివమాయచే విమోహితుడైన నారదుడు ఆ మాటలను 
లెక్కచేయలేదు (35). 


(ప్రబలా భావినీ కర్మ గతిర్‌ జేయా విచక్షణః | న నివార్యా జనైః 
కైెశ్సిదపీచాా సైవ శాంకరీ || 36 


తతస్ప మునివర్యో హి (బహ్మలోకం జగామ హ | విధిం 
నత్వాః[బవీతామజయం స్వస్య తపోబలాత్‌ || 37 


తదాకర్త్య విధినోకధ స్మ్వతాః శంభుపదాంబుజమ్‌ | జ్ఞాత్వా సర్వం 
కారణం తన్నిషహోొధ సుతం తదా || 38 


మేనే హితం న విధ్యుకం నారదో జ్ఞాని సత్తమః | 
నివమాయామోహితశ్ప్వ రూఢచిత్తమదాంకురః || 39 


నివేచ్చా చ యాద్యృఖశి లోకే భవత్యేవ హి సా తదా | తదదీనం 
జగత్సర్వం వచస్తథ్యం సితం యతః || 40 


రాబోవు కర్వఫలముల చాల బలీయమైనదని విద్వాంసులు 
తెలియవలెను. మానవులెవ్వరైననూ కర్మగతిని తప్పించుకొనలేరు. 
శంకరునని ఇచ్చానుసారముగా కర్శగతి ప్రవర్తిల్లును (36). అపుడా 
మహర్షి బహ్మలోకమునకు వెళి, బహ్మకు నమస్కరించి, తాను తన 
తపశ్శక్తి చేత కాముని జయించితినని చెప్పును (37). విధి ఆ 
మాటలను విని శంభుని పాదపద్మ్యములను స్మరించి, కాముని 
జయించుటకు గల కారణము నెరింగి, కుమారుడగు నారదుని 


అట్లు [ప్రచారము చయవద్దని నివారించెను (38). నారదుడు గొప్ప 
జానియే అయిననూ, నివమాయచే మోహితుడగుటచే, అతని 
మనస్సునందు గర్వము అంకురించి, [బహ్మ గారి మాటను 
పెడచెవిని పెట్టెను (39). లోకమునందు సర్వము శివుని ఇచ్చు 
(ప్రకారమే జరుగును. జగతంతయూ శివుని అధినమునందుండును. 
ఇది సత్యము (40). 


నారదోథ య ,° శీ(ఘం విష్ణులోకం వినష్టదధీః | మదాంకురమనా 
వృతం గదితుం స్వ తద[గతః|| 41 


ఆగచ్చంతం మునిం దృష్ట్వా నారదం విష్ణురాదరాత్‌ | ఉల్పిత్వాగే 
గతోరం తం శిశ్లేష జ్ఞాతహేతుకః || 42 


స్వాసనే సముపావేశ్య స్మృతా శివపదాంబుజమ్‌ | హరిః [ప్రాహ 
వచస్తథ్యం నారదం మదనాశనమ్‌ || 43 


వివేకము నశించి గర్వము అంకురించిన మనస్సు గల నారదుడు 
తరువాత వెనువెంటన తన గొప్పదనమును ప్రకటించుటకు 
విష్ణులోకమునకు వెళాను(41).నారద మహర్షి వచ్చుచుండుటను 
గాంచి, విష్టువ లేచి, కొది దూరము ఎదురేగి కౌగిలించుకొనాను. 
నారదుని రాకకు కారణము ఆయనకు విదితమే (42). విష్ణువు 
నారదుని తన ఆసనముపై కూర్చుండబెట్టి, శివుని 
పాదపద్మములను స్మరించి అతని గర్వమును వోగొట్వు 
సత్యవచనముల నిట్లు పలికెను (43). 


విష్ణురువాచ | 


కుత ఆగమ్యతే తాత కిమరమిహ చాగతః | ధన్యస్త్వ్వం మునిశార్లూల 
తిర్టోహం తు తవాగమాత్‌ || 44 

విష్ణు వాక్కమితి శుత్వా నారదో గర్వితో మునిః | స్వవృత్తం 
సర్వమాచష్ష సమదం మద మోహితః।|| 45 


శుత్వా మునివచో విష్టుస్స మదం కారణం తతః | జాతవానఖీలం 
స్మృత్వా శివవాదాంబుజం హృది || 46 


తుష్టావ గిరిశం భక్త్యా శివాత్మా శెవరాడ్‌ హరిః | 
సాంజలిరి3సుధీర్న(య మస్తకః పరమేశ్వరమ్‌ || 47 


విష్ణువు ఇట్లు పలికెను - 


వత్సా! ఎచటనుండి వచుచున్నావ?ఇచటకు వచ్చుటకు 
కారణమేమి? ఓమునిక్రేష్టా! నీవు ధన్యుడవ. నీ రాకచే నేను 
పవితుడనేెతిని (44). విష్ణువు యొక్క ఈ మాటలను విని, 
గర్వితుడగు నారద మహర్షి మోహమునకు వశుడై అహంకారముతో 
తన వృత్తాంతమును చెప్పెను (45). అపుడు విష్ణువు గర్వముతో 
నిండియున్న మహర్షి వాక్యములను వినౌన గాని, కామజయమునకు 
గల వాస్తవ కారణము ఆనకు విదితమే . ఆయన శివుని 
పాదపద్మములను హృదయములు స్మరించెను (46). శివభకులలో 
శేషుడు, పరిశుదమగు అంతఃకరణము గల వాడునగు విష్ణువు 
నిరసువంచి, దోసిలి యొగి పరమేశ్వరుని భక్తితో స్తుతించెను (47). 


విష్ణురువాచ | 


దేవదేవ మహాదేవ ప్రసీద పరమేశ్వర | ధన్యస్త్వం శివ ధన్యాతే 
మాయా సర్వవిమోహినీ || 48 


ఇత్యాది స స్తుతిం కృత్వా శివస్య పరమాత్మనః | నిమిల నయనే 
ధ్యాత్వా విరరామ పదాంబుజమి || 49 


యత్కర్తవ్యం శంకరస్య న జ్ఞాత్వా విశ్వ పాలకః | శివ శాసనతః 
[పాహ హృదాథ మునిసతమమ్‌ || 50 


విష్ణువు ఇట్లు పలికెను - 


హే శివ! నీవు దేవదేవుడవు. మహాదేవుడవు. అనుగహింపుము. నీవు 
ధన్వుడవు. అందరినీ మోహింపజేయు నీ మాయ ధన్యము (48). 
ఈ విధముగా ఆయన పరమేశ్వరుని స్తుతించి, కళను మూసుకుని, 
వుని వాదపద్మములను ధ్యానించి, విరమించాను (49). శివుని 


యాజ్ఞచే జగత్తును పరిపాలించు విష్ణువు మనస్సులో శంకర 
కృతమగు కామజయమును ఎరింగి, నారద మహర్షితో నిట్లనెను 
(50). 


విష్ణు రువాచ | 


ధన్యస్త్వ్వం ముని శార్లూల తవోనిధిరుదారధీ | భకితికం న యస్వాస్తి 
కామ మోహాదయో మునే || 51 


వికారాస్తస్య సద్యోవై భవంత్య భిలదుః ఖదాః | నైష్టికో [బహ్మచారీ 
త్వం జ్ఞానవైరాగ్యవాన్‌ సదా || 52 


కథం కామవికారీ స్యా జన్మ నాఃవికృతసు)ధిః | 
విష్ణువు ఇట్లు పలికెను - 


ఓ మునిశేష్టా! నీవు ధన్వుడవు. తపస్సునకు నిధివి. గొప్ప జ్ఞానివి. 
ఓ మహర్షీ! భక్తి జ్ఞానవైరాగ్యములనే మూడు లేనివానికి (51), సర్వ 
దుఃఖములనిచ్చే కామ మోహాది వికారములు శీ(ఘమే కలుగును. 
నీవు నైఫిక [బహ్మచారివి. సదాజ్ఞాన వైరాగ్యములు గలవాడవు (52). 
నీవు జన్మ పభృతి వికారములు లేని వాడవు. గొప్ప జ్ఞానివి. నీకు 
కామవికారమెట్ట్లు కలుగును? 


ఇత్యాద్యుక్తం వచో భూరి శుత్వా స మునిసత్తమః || 53 
విజహాస హృదా నత్వా ప్రత్యువాచ వచో హరిమ్‌ | 

నారద ఉవాచ | 

కిం (పభావః స్మరస్సాామిన్‌ కృపా యద్యస్తి తే మయి || 54 
ఇతుక్తాా హరి మానము య, యాదృుచ్చికో మునిః || 55 


ఇతిడీ శివ మహాపురాణ ద్వితియాయాం రుద సంహితాయాం 
(ప్రథమ ఖండే సృష్టు పాఖ్యానే నారదతపోవరనం నామ 
దిషతీయేంధాాయః (2). 


ఈ విధముగా అనేకములగు పలుకులను విని ఆ మహర్షి పెద్దగా 
నవ్వెను (53). అతడు మనస్సులో విష్ణువునకు నమస్కరించి ఇటు 
బదులిడెను, 


నారదుడిట్లు పలికెను - 


(ప్రభూ! నీదయ నాయందున్నచో మన్మథుని సామర్యమెంతటిది? 
(54). ఇట్లు పలికి విష్ణువునకు నమస్కరించి ఆ మహర్షి తనకు 
తోచిన దారిన వెళ్లెను (55). 


శి శివ మహాపురాణములో రెండవది యగు రుద సంహితయందు 
మొదటి ఖండమగు సృష్టుపాఖ్యానములో నారదతపోవర్దనమనే 
రెండవ అధ్యాయము ముగిసినది (2). 


